
















లుగు ర్యాష్ట్రాల్లో చాలామందికి బహుశా 
తెలిసిఉండకపోవచ్చు. కాని పాండిత్య 
లోకంలో శ్రీ బెల్లంకొండ రామరాయ కఎం(ద్రులు 
గురించి తెలియనివారు బహుకొద్దిమంది. పురాతన 
సాహిత్య పఠనాభిలాషక్రమంగా అంతరిస్తున్న నేటి 
కాలంలో తెలుగు రాష్ట్రాలు గర్వంగా చెప్పుకోదగ్గ 
కవిం(ద్రులు బెల్లంకొండ రామరాయకవి. 
రామరాయ కవింద్రులు సనాతన తాత్విక 
సాహిత్యంలోని విభేదాలకు, వివాదాలకు స్వస్తి 
చెప్పేలా అనితర సాధ్యమయ్యే తాత్విక సాహితీ 
కృషి జరిపిన “అపర ఆదిశంకరుడు'గా కీర్తి గణిం 
చారు. హయగ్రీవుడు శ్రీరామరాయ కవీంద్రులలో 
(ప్రవేశించటంవలన వీరిని హయ(గ్రీవ అవతారంగా 


పహాయ[ివావతారం 


1/11... 


కూడా పలువురు వేదాంతులు, మఠాధిపతులు, 
సంస్కృతాం(ధ్రపండితులు పూజిస్తారు. 


రైబుం, థర్మం 

శ్ర రామరాయ కవింద్రులు (డిశంబరు 27, 
1875-అక్టోబరు 27, 1914) పమిడిపాడు గ్రామంలో 
(నేటి నర్సరావుపేట తాలూకా, గుంటూరు జిల్లా) 
మోహనరావు, హనుమాంబ దంపతులకు జన్మిం 
చారు. వీరు ఆరు వేలనియోగి బ్రాహ్మణ కుటుంబీ 
కులు. ఆధ్యాత్మికంగా ఏరు విశిష్టాద్వై తాన్ని అనుస 
రించేవారు.ఈ కుటుంబీకులు గొప్ప అగ్రహారీకులు, 
వేల ఎకరాల భూములకు యజమానులు. 

ధనిక కుటుంబానికి చెందినవారైనా. దైవం, 
ధర్మం ఏతనివారు, నిత్య దైవారాధకులు. 

రామారావుగారు ఏడు సంవత్సరాల ప్రాయంలో 
ఉండగా వీరి తండ్రిగారు కాలం చేశారు. కొంత 
కాలం' వీరు గ్రామం సమీపంలోని పాఠశాలలో 
విద్యనభ్యసించి ఆ పైచదువులకు గుంటూరు వెళ్ళి 


జనవరి 2021 





అక్కడ ఆంగ్లమాధ్యమంలో బోధించే పాఠశాలలో 
చేరారు. కాని ఏ కారణానో వారు ఈ కాలంలో 
అనేకసార్లు అనారోగ్యంపాలు అవటంతో చదువు 
సాగక తిరిగి స్వగ్రామానికి వచ్చేశారు. 
అప్పట్నుంచి వీరి విద్యాభ్యాసం అంతా ఇంటి 
పట్టునే సాగింది. శ్రీ శంకరమంచి లక్ష్మీనారాయణ 
శాస్త్రి శ్రీ శంకరమంచి సీతారామయ్యలు వారికి 
ఇంటి వద్దనే ఉపనిషత్తులు, నమక చమకం, వేదాలు 
బోధించారు. పురిఘట్ల రామశాస్తిగారు, భాగవతుల 
హరిశానస్త్రిగారు, పురిఘట్ల సుబ్రహ్మణ్యశా[స్తిగారు 
మహాభాష్యం, వ్యాకరణం, తర్కం బోధించారు. 
పురిఘట్ల రామశా(స్తిగారు మనోరమ, శబ్దేనుశేఖ 
రము, పతంజలిభాష్యము మొదలైనవి నేర్పారు. 










తొలుత రామరాయ కవిగారు సిద్దాంతకొముది, 
సంధిపంచకంవంటి ప్రామాణిక పాఠాలు పురిఘట్ల 
రామశా'స్త్రిగారి వద్దనే నేర్పారు. 

ఒకానొక సందర్భంలో బద్రి అధ్యాపకులైన పురి 
ఘట్ల రామశాస్త్రి పురిఘట్ల సుబ్రహ్మణ్యశా[స్తిగార్లు 
కొన్ని గృహావసరాలవల్ల సెలవు పై కొంతకాలం వారి 
స్వగ్రామాలకు వెళ్ళటం జరిగింది. 

ఆ సమయంలో తాము రామరాయకవికి బోధిం 
చడానికి తెచ్చిన పాఠ్యపుస్తకాలను రామరాయ కఎ 
వారి వద్దనే ఉంచి వెళ్ళారు. వారు తిరిగి వచ్చేలోపల 
రామరాయకవి ఆపుస్తకాలను పూర్తిగా చదివతనకు 
అర్థమైనరీతిలో వాటిపై సులభమైన శైలిలో టీకా, 
తాత్సర్య సహిత వ్యాఖ్యానం రాశారు. 

సిద్దాంతకౌముదిపై రామారాయకవిగారు రాసిన 
తొలి వ్యాకరణ రచనకు 'శరద్రాత్రి” అని, మరొక 
దానికి 'కువలయానందము” అని నామకరణం 
చేశారు. వారి గురువులు స్వ(గ్రామములనుంచి 
తిరిగివచ్చాక ఈ: రచనలను చదివి. సం(భ్రమాళ్ళ 















ర్యాలకు లోనైనారు. తమ నుంచి రామరాయకి 
నేర్చుకొనినదానికన్నా, రామరాయకలవి స్వకపోల 
నుంచి వెలువడిన వ్యాకరణధారలు వారిని ముగు 


| వారు. 17వ 
దేవాలయంలో ఒక తులసి వనాన్ని ఏర్పరచి +. స్వయంగా న pe మకు 
దాని మధ్యన ఒక ఆసనంపై కూర్చుని ఆ మహా ఏట వల్లభరాయస్తవము వంట ( 


= కక 


Vat. 
' 


రా 
లను చేశాయి. ఆపై వారు రామరాయకవికి బోధన 


చేయ సాహసించలేదు. 


ఆధ్యాత్మిక సాధన 
లౌమరాయకవి గారికి వీరి తండ్రిగారు చేసిన 
నామకరణం రామారావుగారని మాత్రమే. రామా 
రావుగారు వారి కుటుంబీకులననుసరించి ఉప 
నయనాది పర్యంతం శ్రీవైష్షవారాధన చేసేవారు. 
వారుండే పమిడిపాడు (గ్రామంలో కొన్ని వందల 
సంవత్సరముల నాటి పురాతన విష్ణుదేవాలయము 
ఒకటీ. ఉండేది... ఈ దేవాలయాన్ని చోళరాజుల 
కాలంలో గంటిరాజు 1155వ సంవత్సరంలో కట్టిం 
చారు. బ్రహ్మముహూర్తములో నిద్రలేచి, యోగా 
భ్యాసములు నిర్వర్తించి, ఊరి వెలుపలనున్న శేషు 
బాఐ వద్ద స్నానం చేసి, గొంతువరకు నీళ్ళలో 
నిల్చుని వేయి గాయతీజపం చేసేవారు. 


హయగ్రీవులు కలలో మంత్రముపదేశించటమే = చిన ఇతను waa 

ఆ తర్వాత (బహ్మయజ్ఞం చేసి వారింటికి వచే గాక ఆ మంత్రానికి సంబంధించిన యంత్రాన్ని శె జ్‌ వ చక్ర ముద్రలు 
విద్యార్దులకు పాఠములు చెప్పేవారు. ఒకదానిని గతంలో తాను రత్నమాచార్వుడనే | థన Dp అ శ్రీ వేంక 
మరల గాయత్రీమం(త్రము వేయిసార్లు జపించి, దమ్మాలపాడు (గ్రామస్తులకు ఇచ్చానని, రామారావు rl] ber. ie a స్‌ మూడునామాలు 
ముధ్యాహ్నవేళకు తన విద్యార్ధులతో సహపంక్తి ఆ గృహస్తు వద్దకు వెళ్ళి తాను చెప్పినట్టుగా తెలిపి - ట్ట తు టారు. వీటిని ఊర్ల 
భోజనం చేసేవారు. వారి బాల్యంలో కొంతకాలం ఆ మం(త్రమును తెచ్చుకుని దానిని పూజించ, నిలువుగా పెట్టుకుంటారు. 


వారి జ్ఞాతులైన బెల్లంకొండ సేతారామయ్యగారి 


ఆనాడు వారి ఏకసంతగ్రాహ్యత్యమును గమ 
నించి బెల్లంకొండ సీతారామయ్యగారు ఎంతో 


నంతరంవారు తమ గ్రామంలోని ఇంతకుముందు 
w= లి 
పర్కొన్న శ్రీ రమావల్లభరాయలువారి వైష్ణ్లూలయా 
నికి వెళ్ళి అక్కడ ధ్యానముద్రలో కూర్చుని శ్రీ 
రమావల్లభుడిని ధ్యానం చేసేవారు. 

ఆ రమావల్లభుడియందు (ప్రేమతో వారు ఆ 





(గ్రీవ దర్శనం జరిగింది. 


ఎమ్మవును లక్ష్మీదేవితో సహా ధ్యానించటం వలన 
కామోసు కొంతకాలానికి వీరికి నిద్రలో శ్రీ హయ 


సాధారణంగా మనం అంతా చిన్నప్పుడు “జానా. 


ల 


నందమయం దేవం నిర శ్రలస్ఫటికాకృతిమ్‌, ఆధా 
రమ్‌ సర్వవిజ్ఞానమ్‌ హయ(గ్రీవముపాస్మహే” అని 


పాఠశాలలో తరగతులు ప్రారంభించేటప్పుడు 
స్తుతి న్తామేగాని ఈ హయ (గ్రీవుడెవరు, అతను 


మనకు సకల విద్యలను ఎట్టా ప్రసాదిస్తాడు అని. 


ఎంత మాత్రం ఆలోచించే ప్రయత్నంచేయం. 

ఇప్పుడు ఈ బెల్లంకొండ రామారావుగారి జీవి 
తాన్ని పరిశీలిస్తే మనకు హయగ్రీవావతారం శక్తి. 
విరాట్‌ రూపం రెండూ ద్యోతకమవుతాయి. 


[1 


"జి 


రామారావుగారికి హయగ్రీవ దర్శనం జరిగి. 


నప్తుడు ఆయన వయస్సు దాదాపు 


14 సంవత్స 
రాలు ఉంటాయి. 


మని చెప్పి అంతర్జానమైనాడు. 
మెలకువ వచ్చిన వెంటనే రామారావుగారు 
దమ్మాలపాడు (గామంవెళ్ళి రత్నమాచార్యుల 
వారిని కలిసి తన కలలో జరిగిన హయగ్రీవదర్శనం, 
తదనుసారంగా తను అక్కడికి ఎలా రావలసి 
వచ్చిందో వివరంగా తెలిపారు. ఫలితంగా రామా 
రావుగారి కృషి ఫలించి ఆ యం(త్రం రత్నమా 


అప్పట్నించి రామారావుగారి చింతన, ధ్యానం, 
అన్నీ శ్రీహయ(గీవుడే. ఈ కాలంలోనే అంటే. 


సుమారు 14-17 సంవత్సరముల (ప్రాయంలోనే, 
రామారావుగారు నైషధము, మురారీ అనే కఠిన 
సంస్కృత (గ్రంథములను పఠించి వాటికి తానే 


రావుగారు. వారి కుటుంబీకులు కొన్ని 
"' తరాలనుండి శ్రీరామానుజులు ప్రతిబ్ధం 


| 


“a 



















నలు ఆరంభించారు. 18 మంజ రులున్న 
సము|ద్ర మధనము అనే చంపూ కావ్యాన్ని 
17వ ఏటనే ఆయన రచన గావించారు. 
వారికి 19వ ఏట వివాహం జరిగింది. 
గతంలో చెప్పినట్టు పురిఘట్ట సుబ 
హ శక్యాశౌస్రి సోదరులు రామారావుగారి 
20వ ఏట కొన్ని శాస్త్రములు, తర్కమును 
బోధించారు. అనేకమంది పండితోత్తముల 
కోరిక మేరకు వీరు నరసరావుపేట చుట్టు 
పక్కల కొన్నిచోట్ల అష్టావధాన, శతావధాన 
ములు చేశారు ఈ సమయంలోనే. 


విశిష్టాద్వైత ఖండన 


ఇంతకుముందే తెలిపినట్లు రామా 


క రు. 
పుం(డ్రాలు అంటా 

రామారావుగారు కూడా మొదట్లో 
ఊర్ల్వపుం[డ్రాలు పెట్టుకునేవారు. ఒకసారి 
వారి మతాచార్యుడు క్సీరాధిపతి అయిన 
శ్రీమాన్‌ త్రిదండి ప్రతివాద భయంకర 
త జ పీతుండే పమిడి 
రంగాచార్య మహాస్వామి (ఆ జ 
పాడు[గ్రామం దర్శించారు.రామారావుగారి 
మేరకు వారు వీరి స్వగృహమున విడిది చేశారు. 

ఆ మహాస్వామివారు అక్కడున్నన్ని దినములు 
శ్రీరామానుజుల విళిష్ట్రా దత (ప్రతిష్పానము 
గ హస త a 
గురించి (గామ(ప్రజలకు థపస i . 
గించేవారు. రామారావుగారు వ. 
సత్యశీలుడు, ధర్మపరుడు కాబట్టి మహాస్వామి, 


జనవరి 2021 









ఆయన అనుచరగణం తమ స్వస్థలం చేరేందుకు 
అవసరమైనరవాణా, భోజన సామాగ్రి, మం... 
ఇతర సంభారాలు ఇచ్చి అత్యంత గరవంగా 

. అదే ఆఖరు. 
స... మ ల తన సేపా 
రాయలుగా మార్చుకొనటమే గాక, ఊర్జ్వపుండ్ర 
ములు ధరించటం మానేశారు. 





గూ 


79 
వ్‌ 


కై 


pen 




























































క్‌ 


కేవల 





౦ (బ్రాహ్మణులకే అవసరమైన తిలక 
లతలు చేసేవారు. పూర్తిగా నియోగుల సహజ 
సంప్రదాయమైన స్మార్తానికి మారిపోయినారు. 

ఈఘటన జరగకపూర్వమే రామరాయకవిగారు 
శ్రీరామానుజుల విశిష్టాద్వైత రచనలు కొన్ని చదివి 
ఉన్నారు. వారికి ఆ రచనల్లో ఎన్నోలోపాలు ద్వోతక 
ల. రామానుజులు రాసిన శ్రీ స ౦ 
తాభాష్యంలో ఆదిశంకరుడి అద్వైతాన్ని పట 
రక దూషిస్తూ శ్రీరామానుజులు రః 
wee ఎద్యారణ్యస్వామి రాసినవి పోలి 
చూస్త ఈ మొత్తం రచనలన్నీ ల 
ఉన్నట్టు గ్రహించారు రామరాయకవి. “ 





చారు రామరాయకవి, 


నకు అపర ఆది శంకరుడు” 

ఘనకీర్తి సాధించిపెట్టినవి- 
శంకరభాష్య విమర్శ, భగవద్గీ 
దీ, 


అ 


తులూ ఖండించారు. 


రామరాయకి చాలా స్వల్ప 
కాలం దాదాపు 39 సంవత్సరాలు 
జీవించి ఉన్నారు. కాని ఆ కొద్దికాలంలో 
దాదాపు 148 రచనలు చేశారు 
వాటిలో 
అ నేడు కొద్ది మాత్రమే- 
దాదాపు 45 మిగిలాయి. 
వా 
సఖ టన్నిటినీ వర్గీకరించి చాలా 
ని [| సూక్ష్మంగా ఒక్కో వర్గం లేదా రచన 
య 0 SS వివరించిన మహాపండి 
లు, పుష్పగిరి ఎఠం ఆస్థాన ఎద్వాంసులు గరి 
మెళ్ళ సోమయాజులు శర్మగారు. స్‌. 
ఆయన రచనలపై తొలి పరిశోధనా (గ్రంథం 
వెలువరించినవారు కె.ఎస్‌.ఆర్‌.దత్తగారు. మే 
చె స సి | 
వెంకట గుబ్రహ్మణ్యశాస్తిగారు, రావి 
వానరావుగారు, రామరాయకవి రచనలో మగ 
లినవాటిని సేకరించి లి 
౦ వాటిని కొన్ని సంస్కృతలిపిలో, 
సంటిని తెలుగులో పరిష్కరించారు. 
ప hans. సుబ్రహ్మణ్యశా స్తిగారి కృషి కడు 
సైలులయం. ఆచార్య రాములుగారు, ఆచార బాల 
సుబ్రహ శ్రగ్యాంగారు,ఆచార్య రేవతిగారు వంటివారు 












వాటిని ఒక్కొక్కటిగా ఖండిసూ 
చాలా విసృతంగా తన రచనలు కావ్రిం 


ఆ రచనల్లో ముఖ్యమైనవి ఆయ 


భామ్యార్క (ప్రకాశిక, సిద్దాంతసింధు,. 
కృష్ణోద్దవ సంవాదవ్యాఖ్య మొదలైన, 
రామాను జుడ్డి విశిష్టాద్యైతాన్ని 
గతంలో కూడా కొందరు వహిపండి 






AT a= =e యనునంయనిరా నాం ఆంతా నాక 


రామరాయకవి రచనల్లోని వేదాంత సంగ్రహం, 
చంపూకావ్యాలపై పరిశోధనలు చేశారు. 

రామరాయకవిగారి గురించి ఇక్కడ తెలియ 
పరచిన విషయాలు చాలా తక్కువ. సము(ద్రపు 
లోతులున్న ఆయన జీవితం, బహుముఖ ప్రజ్ఞ, 
ఆంధ్రం, సంస్కృతాల్లో వారి పాండితీ ప్రకర్ష 
పూర్తిగా చెప్పటం ఇంత స్వల్పస్థలంలో సాధ్యం 
కాదు. వారి సంపూర్లరచనల వైశిష్ట్యం చెప్పాలంటే 
అదో వేయి పేజీల గ్రంథం అవుతోంది. 

“ఇంత స్వల్పవయస్సులో ఇన్నిశాస్తాలునాధించి, 
ఆ శాస్త్రగ్రంథాలమీద వ్యాఖ్యానాలు రాయడాన్నిబట్టి 
చూస్తే ఈయన సాక్షాత్తు ఆది శంకరాచార్యులే అని 


ఎ 


ఫా 
నిం. 
షో 
ఆ! 


yo) 
oY 

( ' 
7 

w 


శ 
& 

Vy 

జ. 


కాని రామ a 

| రాయకవి అనుసరించిన  చెప్పవలసివస్తుంది"అని కీర్తించారు తిరుపతి వేంకట 
RMR క. వ్యాసంలో (ఆంధ్రవాణిలో 

ai విస్టృతాధ్యయనంపై ' 30-03-1946 ప్రచురితమైంది.) 

ఉంటుంది. § i ప 

స అనవరతాన్న విద్యాదాన త్సప్త విద్యార్ది 
బహుముఖ పేజా విరాజదృహాంగణుండు, వ్యాకృతి తర్కవేదాంత 
ఫ లజ్జాశాల మీమాంసాది రమణీయశాస్ర పారంగతుడు, సకల 


విద్వజనస్తవనీయ విషయ విభాసితా (ప్రతిమాన 
| భాష్యకర్త, సరస సంస్కృత కావ్య చంపుముఖ శతా 
' ధిక గ్రంథ నిర్మాణ కవిత యశుడు, 
| నిమత దుర్వాది కాననవీతిహోత్రు(డాత్మ 

విజ్ఞానవర్తి సత్య (వ్రతుండు, హారి బెల్లము కొండ 
'_ వంశాబ్దవిధు)డు రామరాయ కవీంద్రుడు ధీమ 
శే హొతుడు- (ఒక గుంటూరు మండలవాసి రాసిన 
వ్యాసంలోని పద్యం- 

1914 ఆనందసంవత్సరాది సంచిక : ఆం(థ 
పత్రిక స్వర్ణోత్సవ సంచిక, 1965). 

బెల్లంకొండ రామరాయ కవ అపూర్వ జ్ఞానం పై 
మేళ్ళచెర్వు వేంకట సుబ్రహ్మణ్యశాస్రిగారు ఇలా 
వ్యాఖ్యానించారు : నేను పమిడిపాడులోని స్వామి 
వారింటిని, ఆయన (గ్రంథరచన చేసిన గదిని 
దర్శించాను. ఆయన తన రచనలకు వాడిన పరి 
శీలనా (గ్రంథాలు కేవలం పదుల్లో ఉన్నాయి. 

కాని ఆయన రచనల్లో కొన్ని వందల పౌరాణిక, 
వేదాంత విషయాలు ప్రస్తావిస్తారు. విద్యారణ్యుల 
వారి పుస్తకాలు, మధుసూదన సరస్వతి, రామాను 
జుల, ఆయన అనుచరుల పుస్తకాలు ఎన్నో ప్రస్తావి 


జ 


జనవరి 2021 





స్తారు. కాని అవేమీ ఆయన దగ్గరున్నట్టు కనబడ 
లేదు. ఆఖరికి ఆయన సంపూర్ణ రచనల రాత 
(ప్రతులు కూడా పూర్తిగా లేవు. 

ఆ విధంగా పరికిస్తే స్వామివారి విసృత వ్యాఖ్యానం, 


విజ్ఞానం పుస్తకాలపై ఆధారపడినవి కావు. అది, ఇజ్‌. 
కేవలం బ్రహ్మజ్ఞానఫలితమే. న న. 
శ్రీ హయగ్రీవుడి అను గ్రహం, వారు ఆయనలో =: 


ప్రవేశించటంవలననే జరిగింది. 
దీన్నిబట్టి మనకు అర్హమవుతుంది-హయ 


గ్రీవుడు ఎలా ఆధారం సర్వవిజ్ఞానమో! అందువల య. 


ననే ఆయన హయగ్రీవ అవతారం అయినారు. - 


రామరాయకవి దేవాలయం '. 


శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రుల మను 
మలు, ముది మనుమలు ఈ మహనీయుని పెరిట 
ఒక (ట్రస్టు నెలకొల్పారు నరసరావుపేటలో. 

అంతే గాక, ఈ బుషిపుంగవుడు జీవించిన 
పమిడిపాడు ఇంటిని రామరాయకవి దేవాలయంగా 
మార్చారు. అందులో స్వామివారి విగ్రహం (ప్రతి 
ష్టాపన చేశారు. 

ఈ ప్రతిష్టాపన శృంగేరీ పీఠాధిపతి హస్తముల 
మీదుగా జరిగింది. అక్కడ స్వామివారిని హయ 
గ్రీవావతారంగా పూజిస్తారు, అర్చిస్తారు. 

అన్ని పండుగలు, విశేష దినములలో ఇక్కడ 
ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు... 
సాధనచేసే భక్తులకోసం, స్వామివారి సన్నిధిలో 
గడపాలనుకునే భక్తులకోసం ఇక్కడ ఒక వసతి 
గృహం నిర్మించారు. 

నలుగురు వ్యక్తులు ఉండవచ్చు. కేవలం దిను 
సులు తెచ్చుకుంటే చాలు. వంట నామాగ్రి అంతా 
ఉంది. పమిడిపాడు నర్సరావుపేట నుంచి పదికిలో 
మీటర్లు ఉంటుంది. అన్ని రకముల రవాణా అందు 
బాటులో ఉంటుంది. 

స్వామి దర్శనానికి వచ్చేవారు వేయిసంవత్స 
రముల(క్రితం నిర్మించిన రమా వల్లభరాయలు 
వారి దేవాలయాన్ని కూడా దర్శించవచ్చు. 


కొంపల్లి వేంకట నారాయణ శర 


81 
peostatsan 


నన. 
న్‌ స 
ఓ 3 

క వ్లన 








వ న 


నటు ల 
ల కలి న Hore dy న 
పరర! Gets 2 
హహ స ని 
_- Ss SE 








కన న నా. 
వాడలో జకకాటు 


పాడా 


























